











1 3 J 
విశ్వంలొన విశిష్టమైనది నా దేశం 


సయ్యిద్‌ అబ్దుస్పలాం ఉమరి 


ముఖ్య గమనిక: 


అన్ని హక్కులు రచయితవే. దయచేసి ఎవరు కూడా ఈ తెలుగు పుస్తకాన్ని అమ్మడం, ప్రింట్‌ చేయడం 
చేయకండి. ఎవరైనా దీనిని ప్రచరించుకోవాలి అంటే అనుమతి తీసుకొని ప్రచరించుకోవచ్చు. ఏవైనా 
తప్పులు ఉంటే సంస్కరణ ఉద్దే శంతో ఈ మెయిల్‌ ఐడి prabodhanam(@Qgmail.com కి ఉత్తరం పంపి 
సంస్కరించ గలరు. ఎవరికైనా సందేహాలు, అనుమానాలు ఉంటే ఇదే ఈ మెయిల్‌ అడ్రస్‌ 8 సందేశం 
పంప గలరు. అలాగే మంచి సలహాలు ఇవ్వదలచిన వారు కూడా మెయిల్‌ పంపగలరు. అల్లాహి మికు 
ఉత్తమ ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక! ఆమీన్‌ 


10/06 / 2021 





Prabodhanam printing press 


న. 





విశ్వంలోనే విశిష్టమైనది నూ దేశం 


అనేక విశిష్టతలను తనలో లీన పర్చుకున్న మన దేశం విశ్వంలోనే విశిష్టమయినది. ఇక్కడ 
స్వార్గప్రియత్వంకన్నా సాత్విక స త. ఎక్కువ ఆదరించడం జరిగింది. ఇక్కడ భౌతిక 
అవసరాలకన్నా ఆత్మకు కావాల్సిన ఒనరుల మీదే ఎక్కువ శ్రద్ధ చూపడం జరిగింది. ఇక్కడ 
సదా సత్యావ్వేష కులు, శాంతి కాముకులు, త్యాగశ్‌లురు పెద్ద ఎత్తున ఉంటూ వచ్చారు. 
“సరన రై చిడ్యా' అనేది నారత దేశానికి అక్షరాల అతికే ప్రశంస. నేల బంగారం, 
మణిమాణిక్వాల ను అందినట్లే భారత భూమి ఆనేక మంది జాతీయ రత్నాలను, బంగారు 
మనుషులను ప్రపంచానికి అందించింది. సత్య ప్రచారం, శాంతి సనో కోసం ప్రాణాలొడ్డి 
పోరాడిన వారు మన పూర్వీకులు. 





లా షష — — 


అనంత కరుణామయుడు అపార దయానిధి అయిన అల్లాహ్‌ పేరుతో 


ముందు మాట 


ఉభయ కుశలోపరి' ఇచ్చట మేము క్షేమం...అచ్చట మీ యోగ క్లేమాలను 
నిరంతరం కోరుకుంటున్నాం. ఇది అమృతోపమానమయిన యోగక్షేమాల సమాచార 
వివరణ, ఆత్మీయపూర్వ స్మరణ! పత్రి పలుకులోనూ “భద్ర” అనే భావం ఉండాలని, 
పత్రి మాట మంగళప్రదం అవ్వాలని, క్షేమం,శ్రే యం అందరికి వరించేలా 
కోరుకోవాలని పెద్దలు చెప్పిన మాట నేటి తరానికి బంగారు మూట. దైవానుగ్రహం 
వల్ల మనకు వరించిన అదృష్టం మనం భారతీయులం అవ్వడం. ఆ అదృష్టం 
చేజారిపోకుండా భద్రంగా, సైరంగా నిలుపుకోవడంలోనే మనందరి శ్ర యో 
శుభాలు, అభ్యుదయం, పగ్రతి వికాసాలు దాగున్నాయి. తన వల్ల ఎదుటి వ్యక్తి 
ఎటువంటి హాని కలుగదు అని తెలియజేసే సంకేత పదమే ఇస్తాం నేర్చే అభివాదం 
- అస్పలాము అలైకుమ్‌ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు - మీపై శాంతి 
కురియుగాక! దేవుని కరుణ, శుభాలతో మీరు సదా వర్ణిల్లుగాక 


సయ్యిద్‌ అబ్దుస్పలాం ఉమరీ 





లాలా షష — — 


విషయ సూచిక 
1) మువ్వన్నెల జెండా మనది 
2) రాజ్యాంగ ఆశయాలను కాపాడుకుందాం! 
3) సాత్విక దృష్టి సమతా మొగ్గలు తొడగాలి 
4) కర్తవ్యం పిలుస్తోంది కడలి రండీ! 
5) శతమానం భవతి 
6) దీపం క్రింద చీకటి 
7) స్వచ్చ భారతం స్వేచ్చా భారతం 
8) ఉభయ కుశలోపరి! 
9) అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి 


| | YAN .. PY 


INDEPENDENCE 
NLU క ల Yl 
/\ Y 
§ ~~ 





1 7 షష —— 
విశ్వంలోనే విశిష్టమయినది గూ దేశం 


విశ్వంలోనే విశిష్టమయినది నా దేశం 

కోకితాం వవ చన శ చల ఇ తౌ దేశం 

ఏ దిశబోయిన, ఎక్కడ ఉన్నా నా దేశం 

మదిలో పొంగి నిండుగ నుండు నా దేశం | విశ్వం! 


గగనంతోనే గుసగుసలాడు గిరిరాజ 
కాపరివాడు, కావలివాడు, హిమరాజు 
సాగర తీరపు టెల్లలవాడు, నా దేశం | విశ్వం || 


గంగా యమునా కృష్ణ గోదావరి మహానదుల్‌ 

ఎగురుతు దుముకుతు గలగల పారే సుధా ర్వ్యురుల్‌ 

నువిలోనే ఓ దివిగా మారే నా దేశం | విశ్వం | 
గుర్తుందా, ఓ గంగా ప్రవాహ జలధారా! 

మా బిడారు నిలిపిన గుడారు, ఒడ్డున నిటారుగా 

అనాడే ఎదలో తీపిని నింపే నా దేశం | విశ్వం | 


కిరుకకరా తోరా తషకల్న 


మానవ, నైతిక, ప్రమాణ నికషం నా దేశం | విశ్వం! 
రోమను గ్రీకుల ఈజిష్షియన్ల సంస్కృతులు 
సమసిపోయాయి అనేక జాతుల ఆకృతులు 
కాల పరీక్షకు నిగ్గు తేలింది నా దేశం | విశ్వం | 


ఆధారం : డాక్టర్‌ ముహమ్మద్‌ ఇక్సాల్‌ 





1 : J 
మువ్వన్నెల జెండా మనది 
127కోట్ల ప్రజావాహిని తాము స్వేచ్చావాయువులు పిల్చుకున్న చారిత్రక దినం ఆగస్టు 15. 
భిన్నత్వంలో ఏకత్వంగా రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండా ఎర్రకోటపై యావత్‌ దేశ ప్రజల 
ఆశలకు సంకేతంగా ఎగిరి 72 వసంతాలు పూర్తి చేసుకుని కొద్ది రోజుల క్రితమే 73వ స్వాతంత్ర 
దినోత్స వం అత్యంత ఘనంగా దేశంలోని ప్రతి పల్లెలోనూ, పట్టణంలోనూ కనుల పండుగగా 
జరుపుకున్నాం. ఈ 1 సందర్భ ౦గా అందరి ప్రయోజనార్గం మన జాతీయ జెండా వివరాలు 
ఇక్కడ పొందు పరుస్తున్నాము. 
భారత జాతీయ పతాకం ప్రస్తుతం ఉన్న రూపంలో 1947 జూలై 22వ తేదీన జరిగిన రాజ్యాంగ 
భ ప్రత్యేక స మావేశంలో ఆమోదించ బడింది. త్రివర్ణ ప పతాకం అంటే మన దేశంలో జాతీయ 
గతల ఇదే భారత సైన్యం యొక్క యుద్ధ ప పతాకం కూడా. భారత జాతీయ పతాకాన్ని 
ఎందరో దూపొందించిన! ప్పికి ప్ర ప్రస్తుతం తే పతాకాన్ని మాత్రం పామర్రు నియోజక వర్షం కృష్ణా 
జిల్లా వాసి అయిన పింగళి వెంకయ్య. జాతీయ పతాకాన్ని ఖాదీ బట్టతో మాత్రమే చేయాలని 
జాతీయ పతాక నిబంధనలు తెలియజేష స్తున్నాయి. స్వాతంత్య్రం పొందక ముందు భారత 
జాతీయ కాంగ్రెసు 1921లో తెలుపు, ఆకు పచ్చ, ఎరుపు రంగులతో అనధికారం గా ఒక 
పతాకాన్ని రూపొందించింది. వాటికి మతపరమయిన వివరణ ఉండేది. అయితే 1931లో 


మధ్యలో రాట్నము నొమ్మ గల పతాకాన్ని తన అధికార పతాకంగా స్వికరించింది. ఈ పతాకంలో 
ఎటువంటి మత ష పరమయిన ప్ర పతీకలు లేవు అని బ్ర పకటించింది. 





 — —- 9 (గ 
1947ఆగస్టులో భారత దేశానికి స్వాతంత్యం రావడానికి కొన్ని రోజుల ముందు ఏర్పాటయిన 
రాజ్యాంగ సభ, కాంగ్రెసు పార్టీ పతాకాన్నే అన్ని పార్టీలకు, ఆన్ని మతొలవారికి ఆమోదయోగ్య 
మయిన మార్పులు చెపి జాతీయ పతాకంగా స్యెకరించడానికి నిర్ణయించింది. అన్నింకంటే 
ముఖ్య మయిన మార్పు రాట్నం స్థానంలో అశోక చక్రాన్ని చే ర్హడం. అంతకు ముందున్న 
జెండాలోని రంగులకు మత పరమయిన అన్వయాలున్నందున స్వతంత్వ భారత తొలి ఉప 
రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌, జాతీయ పతా కానికి ఎటువిం మతపరమయిన అన్వయాలూ 
లేవని స్పష్టం చేస్తూ పతాక ప్రాధాన్యతను ఇలా వివరించారు: ”జఫరాన్‌ రంగు త్యాగానికి 
గుర్తు, ఇది మన నాయకులు స్వలాభాన్ని విడిచిపెట్టి తమ కర్తవ్యానికి అంకితం కావాలని 
సూచిస్తుంది. తెలుపు రంగు మన ప్రవర్తనకు నిర్దేశించే వెలుగుకు, సత్యానికి గుర్తు. ఆకుపచ్చ 
రంగు మట్టితోమనకున్న అనుబం ధానికి, ఇతర జీవాలన్నీ ఏ వృక్ష సంపద మీద ఆధార పడి 
ఉన్నాయో ఆ పచ్చని చెట్లకు గుర్తు. అశోక చక్రం ధర్మపాలనకు గుర్తు. 


జీవమున్న ప్రతి చోట ఛైతన్యముంటుంది. చైతన్యం లేనిది చావులోనే. భారత దేశం ఇక 
మీదట మార్పును స్వాగతిస్తూ ముందుకు సాగి పోవాలి. చక్రం శాంతి యుతమైన, 
చఛైతన్వవంతమయిన ప్రగతికి చిహ్నం”. ఈ వివరణతోపాటు జఫరాన్‌ స్వచ్చతకు, 
ఆధ్యాత్మికతుకు; తెలుపు శాంతికి, సత్యానికి; ఆకుపచ్చ సాఫల్యతకు, సస్యసమృద్దికి చిహ్నాలనే 
ఒక అనధికారిక అన్వయం కూడా బాగా ప్రచారంలో ఉంది. అయితే ప్రస్తుతం ఉనే జెండా 
నిర్మాణంలో తర్జనభర్జన సందర్భాలూ ఉన్నాయి. మల్లగుల్లాలు పడిన వేళలూ ఉన్నాయి. 
ముందు జెండాలో మతపరమయిన చిహ్నాలుండటం చాలా మందికి నచ్చనప్పటికి 19౨4లో 
ఆలిండియా సంస్కృతీ కాగ్రెస్‌ హిందువులకు చిహ్నంగా కాషాయం రంగును, విష్ణు ధరించే 
గదను చే ర్హాలని కోరింది. అదే సంవత్సరం హిందూ యోగుల, ముప్లైం సూఫి, దర్వేషుల 
వైరాగ్యానికి చిహ్నమైన జేగు రంగును చేర్చాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. సిక్సులు తమ 
మత చిహ్నంగా పసుపు రంగును చేర్చాలని,లేనట్టయితే మతపరమైన సూచికలు పూర్తిగా 
తొలగించాలని కోరారు. ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటి1931 ఏప్రిల్‌ 2న ఈ 
వివాదాలను పరిష్కరించడానికి ఏడుగురు సభ్యులతో ఫాగ్‌ కమిటీని నియమించింది. 
"ణండాలోని మూడు రంగులూ మతాలనుద్దే శించనవే కాబట్టి అభ్యంతరకరమైనవి” అని 
తీర్మానించింది. ఫలితంగా పూర్తి ఎర్ర మట్టి రంగులో, పైభాగాన రాట్నం గుర్తుతో ఒక కొత్త 
జెండా తయారయింది. దీన్ని ఫాగ్‌ కమీటి ఆమోదించినా ఇది కూడా మతపరమయిన భావ 
జాలాన్నే సూచిస్తుందనే ఉద్దే శ్వ్యంతో కాగ్లేపి పార్ట్‌ ఆమోదించ లేదు. 


నా 10 1 ————— 
పింగళి వెంకయ్య రూపొందించిన 1931 నాటి జెండా. దీన్నే రెండవ ఏ ప్రపంచ యుద్ధంలో అర్ధి 
హుకూమతె ఆజాది హింది వాడుకొంది. తర్వాత 1931 కరాచీ కాంగ్రెస్‌ సమావేశంలో = ఫై 
నుంచి క్రిందకు వరుసగా జఫరాన్‌, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో “ పట్టిలు, మధ్యలో చరఖాతో 
పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని స్వికరిస్తూ జాతీయ జఅండాొపై వి తుది తీర్మానం 
అమోదించింది. 
స్వతంత్ర భారత దేశ జాతీయ పతాకాన్ని నిర్ణయించడానికి రాజ్యాంగ సభ, 1947 జూన్‌ 23న 
బాబూ రాజేద్ర ప్రసాద్‌ అధ్యక్షన మౌలనా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌, కె.ఎం. పణిక్కరి, సరోజిని 
నాయుడు, రాజాజీ, క,ఎం. మున్షీ, .ఆరి.అంబే దృరిలతో ఒక కమిటిని నియమించింది. ఆ 
కమిటీ 1947 జూలై 14న కాంగ్రెస్‌ పతాకాన్నే అన్నీ పార్టీలకు, మతాలకు ఆమోదయోగ్య 
మయ్యే మార్పులతో జాతీయ పతాకంగా స్వెకరించాలని తీర్మానించింది. దాంట్లో మత 
పరమయిన సూచికలేవీ ఉండరాదని నిర్ణయించింది. చరఖా స్థానంలో సారనాథ్‌ స్థూపంలోని 
ధర్మచక్రాన్ని చేర్చారు. ఈ కొత్త పతాకాన్ని స్వతంత్ర బారత జాతీయ పతాకంగా ఉద్వేగభరిత 
వాతావరణంలో 1947 ఆగస్టు 15 నాడు ఆవిష్కరించారు. 
పతాక పరిణామం, రంగులు, వాడే బట్టకు వర్తించే నిర్దేశాలు చాలా ఖచ్చితమయినవి. వీటి 
ఉల్లంఘన శిక్షార్తమైన నేరం! జఅండాొఫై వేపిన రంగులను బ.ఐ. పస్‌: పరికి క్షించిన తర్వాతే 
అమ్మకానికి అనుమతిస్తారు. 2002కు ముందు జాతీయ సెలవు దినాలలో తప్ప మిగతా 
సమయాల్లో జాతీయ పతాకాన్ని ప్రజలు ఎగురవేయడానికి అనుమతించే వారు కాదు. 
ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఉన్నత అధికారులకు మాత్రమే ఆ అధికారం ఉండేది. ఈ 
నిబంధన తొలగించాలని కోరుతూ నవీన్‌ జిందాల్‌ అనే పారశ్రామికవేత్త జాతీయ పతాకాన్ని 
ఎగురవేయడం పౌరుడిగా తన హక్కు అని, దేశం పట్ల తన ప్రేమను ప్రకటించుకునే మార్గమని 

పొకోర్టులో ప్ర ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయగా - అది కం సుప్తిమ్‌ కోర్టు కెళ్లింది, ఈ విషయాన్ని 


౧... 


శ 


పరిశ్‌లించిన స సుప్రిం కోర్టు ష పతాకం గౌరవానికి ఛనంగం కలగని రీతిలో ఎవరయినా జాతీయ 
పతాకాన్ని ఎగుర వేయవచ వని అనుమతిస్తూ జాతీయ పతాక నియమావళిని సవరించింది. ఈ 
సవరణ 2002 జనవరి 26న అమల్లోకి వచ్చింది. 2005 జూలైలో, భారత దేశ ప్రభుత్వం 
కొన్ని రకాల వినియోగాన్ని అనుమతింనికి సవరించారు. సవరించిన కోడి! ప్రకారంలో 
దుస్తులలో జెండా వాడుకను నిషేధిస్తుంది. చేతి రుమాలు లేదా ఇతర వస్త్రాలపై 
ఎంబ్రాయిడింగి ను నిషేధిస్తుంది. అదే విధంగా చినిగిన జెండాలు లేదా పాడయిపోయిన 
జెండాలు నాశనం చేయడానికి ఒక షఫ ప్రత్యేక ప పద్దతి ఉంది. అలాంటి వాటిని మూలన 
పజేయటంగావీ, అగౌరవంగా నాశనం చేయడంగానీ చేయకూడదు. అలాంటి వాటిని 
కాల్చడమూ లేదా భూమిలో పాతి పెట్టడం చేయాలి. లేదా జెండా గౌరవాన్ని కాపాడే మరే ఇతర 
పద్ధతి ద్యారా మాత్రమే వాటినిని తొలగించాలి. 


భారత జాతీయ పతాక రూపశిల్సి, 
తంత సమగగ్తూ 


జ || 


ఇని = ఆ క్‌ అలు ke స యు. [2 mm nr 
p> గ క (అ క ఖై 1 క Fy) న్య Tal శ్ర 
/ ఇంటీ ఓలా లచే J తై కాజ ఇతర్‌ ty pa | 


సవ 





1 19 J 
రాజ్యాంగ ఆశయాలను కాపాడుకుందాం! 


ఏడు పదుల అతి పెద్ద ప్రజా స్వామ్య దేశం మనది. హిందూ మతం, ఇన్దాం, క్రైస్తవం, బౌద్ద 
మతం, జైన మతం, సిజ్జు మతం, ఫార్సీ మతం, నాస్తిక మతం మొదలయిన మతాలు, 
సంప్రదాయాలు, ఆచారాలతో భారత సమాజం భాసిల్లుతున్నది. అలాంటి విశిష్ట దేశాన్ని 
'థియోక్రాస్టిక స్టేట్‌ గా మార్చే కుట్ర జరుగతుందా అన్న అనుమానం కొందరిది. అది నిజం 
కాకూడదు అన్నది సౌమ్యత, స్నేహశీలత, సహిష్టుత, సమరస భావం గల ప్రతి భారత పౌరుని 
అభిలాష! 

ఈ సందర్భంగా రాజ్యాంగ కర్తల్లోని ఒకరయిన బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ చెప్పిన మాట 
మనంధరికీ శిరోధార్యం అవ్వాలి. “రాజ్యాంగం ఎంత గొప్పదయినప్పటికి ప్రజలు ఉత్తములు 
కాకపోతే దాని వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఒకవేళ రాజ్యాంగం లోపం గలది 
అయినప్పటికి, ప్రజలు ఉత్తములైతే దొని వలన ప్రయోజనం ఉంటుంది. ”రాజ్యూంగం ప్రాణం 
లేని ఒక యంత్రం. దాన్ని ప్రజలు అమలు పరచినప్పుడే అది ప్రాణం పోసుకొని సజీవం 
కాగలదు” అన్నారు బాబు రాజేంద్ర ప్రసాద్‌. కాబట్టి మన సకల చర్యలకూ జాతి ప్రయోజనాల 
పరిరక్షణ గీటురాయి కావాలి. మన సకల అస్తిత్వాలు జాతీయ అస్తిత్వానికి ఉపయుక్తం అవ్వాలి. 
భారత దేశ ప్రజలమైన మనం 68 యేండ్ల కింతం మన పౌరులందరికి న్యాయం, సమానత్వం, 
స్వేచ్చ, సౌభ్రాత్సత్వాలను సమ పాళ్ళల్లో సమకూర్చేందుకు మనకు మనమే ఒక రాజ్యాంగాన్ని 
సమర్పించుకున్నాము. కాబట్టి మన మధ్య ఉన్న అనేక విభజనల మధ్య వారధులు 
నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. మన స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చుకోవాల్సిన ఆవశ్వకత 
ఉంది. అందుకు మన రాజ్యాంగ ఆశయాల గురించి తెలుసుకోవడం ఎంతయినా అవసరం. 


HINDU 
DAN 
2169) ». 


వో జ! 
SLA 
శ వ్యాన 





ాాాాాాాాాాాాాాా( 13 J 
మొదటి ఆశయం: న్యాయం. 
పౌరులందరూ ఎలాంటి వివక్ష లేకుండా రాజ్య కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు, ఓటు హక్కు, 
ప్రభుత్వ పదవులు చేపట్టే హక్కు, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరునికి ఉండాలన్నది 
రాజకియ న్వాయం. సంపదను వికేంద్రీకరించి పేదరికాన్ని నిర్మూలించడం, వృత్తి ఉద్యో గాల్లో 
సమాన అవకాశాలను కల్పించడం. ఆర్దిక అంతరాలను తగ్గించి సంపద, ఉత్పత్తి , పంపిణి 
విషయంలో అందరికీ సమాన స్తాయి అవకాశాన్ని కలుగజేయడం అన్నది ఆర్దిక న్యాయం. 
పౌరులందరూ సమానులే. కుల, మత, వర్ష, లింగ, జాతి భేదాలు లేకుండా అందరికీ సమాన 
హోదాను కల్పించడం. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడం అన్నది సాంఘిక 
న్యాయం. పై పేర్కొనబడిన న్యాయాల్లో ఏ స్థాయిలో న్యాయం జరుగుతోంది అన్న విషయాన్ని 
దేశ ప్రజల విజ్ఞతికు వదలి పెడుతే - ప్రస్తుతం పెండింగిలో ఉన్న కేసులు పరిష్కరించ 
బడాలంటే దేశీయ న్యాయస్థానాలకు మరో 350 యేండ్లు పడుతుంది అన్నది ఒక విశ్లే షణ. 


రెండవ ఆశయం: స్వేచ్చ. 

ప్రజా స్వామ్య స్టాపనకు, స్వేచ్చాయుత నాగరికత జీవితం గడపడానికి అందరికీ ఆలోచనా 
స్వేచ్చ, భావ ప్రకటనా స్వేచ్చ, విశ్వాసం, ఆర ధన స్వేచ్చ హామీ ఇవ్వ బడింది. 

భావ ప్రకటనా స్వేచ్చ: మేధావులు ఆలోచనల అన్వేషణను కోరుకుంటారు. ఆ దిశగా 
నిర్భయంగా పని చేస్తారు కూడా. అలాంటి మేధావులే భయంతో జీవించాల్సి వస్తే, అప్పుడు 
భయం వారితోపాటు జీవిస్తున్న ప్రజా జీవితాల్లోకి సయితం పాకి పోతుంది. “భయ ముక్త 
మయిన దేశం అభివృద్ది సాధిస్తుంది” అన్న మాట ఎంత నిజమో, “భయోత్సత వాతావరణం 
నెలకొని ఉన్న సమాజం తన సహజ సృజనాత్మకతను కోల్పోతుంది” అన్నది అంతే నిజం. ఆ 
సమాజ జీవనం నిస్తేజం, నిర్వీర్యం, ఫలహినం, సారహినం అయి పోతుంది. ఒక్కు మాటలో 
చెప్పాలంటే, ప్రజలకు సన్నిహితం కాలేని ప్రజాస్వామ్యం ప్రేరణగా కాదు, ఒక పేరడిగా మిగిలి 
పోతుంది. కాబట్టి రక్త పిపాసులయిన కొందరు పుష్ప గుచ్చాలతో తిరుగుతుంటారు జాగ్రత్త! 





మత స్వేచ్చ: 
ఆహార నిద్ర భయ మైథునంచ 
సమానమే తత్‌ పశుభిన్నరాణాం 
ధర్మో హితేషాం అధికో విశేష్లో 
ధర్మేణ ల పశుభిర్పమాన 


అన్నట్టు -- మతం మంచిదే కానీ, మత చాందసం మంచిది కాదు. “మై నేషని రైట్‌ ఆరి 
రాంగ్‌” అన్న దుష్పతి నుండి వచ్చిన వష సంస్కృతే “మై కమ్యూనిటి రైట్‌ ఆరి రాంగ్‌” అన్న 
వికృత భావన. ప్రవక్త ముహమ్మది(స)వారి కాలంలో ఇలాంటి భావనే ప్రబలి ఉండేది. 
తప్పయినా, ఒప్పయినా తన జాతి జనుడి పక్షమే వహించేవారు అలనాటి ప్రజలు. ప్రజల 
నాలుకల మీద నానుతూ ఉండే 'ఉన్సుర్‌ అఖాక జాలిమన్‌ బె మజ్‌లూమన్‌' - నీ సోదరుడు 
దుర్మార్గుడయినా, బాధి తుడయినా నువ్వు అతనికే వత్తాసు పలుకు అన్న నానుడిని ఆయన 
పూర్తిగా మార్చి వేశారు. ఇదే మాట ఆయన సహచరులతో చెప్పినప్పుడు ఆయన సహచరులు 
ఇలా విన్నవించుకున్నారు: “నాధితుని పక్షం వహించు అన్న మాటయితే అర్థమయ్యింది కారీ, 
దుర్మార్లుడికి సహాయ పడు అన్న మాట మింగుడు పడటం లేదు అని. దాని కయన 
సమాధానమిస్తూ - ” దౌర్జన్యం చేసే మీ సోదరుని చెయ్యి పట్టుకొని అతన్ని దౌర్జన్యం నుండి 
ఆపడమే మీరు అతనికి చేసే సహాయం” అన్నారు. (బుఖారీ) 





బా 15 J 
కాబట్టి ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు, ఆప్తికులు, నాస్తికులు అన్న తర తమ భేదాలు 
ఉండకూడదు. “మంచి విషయాలలో, గైవభీతికి సంబంధించిన విషయాలలో అందరితో 
సహకరించండి” (మాయి దహి: ౦2) అన్న అల్లాహ్‌ మాననుసరించి - మన కళ్ళ ఎదుట ఒకరు 
మంచి చేస్తుంటే మనస్పూర్తిగా వారిని అభినందించాలి, చేతనయితే తోడ్పాటునందించాలి. 
చెడు విషయంలో, పాప విషయాలలో ఏ ఒక్కరికి సహాయం చెయ్యకండి” (మాయిదహి: 02) 
అన్న అల్లాహి పొచ్చరికననుసరించి వనం ళో కళ్ళ ముందర చెడు జరుగుతుంటే, ”కుదిరితే 
దొన్ని చే త్తో (బల ప్రయోగంతో) ఆపాలి. లేదంటే నోటి (కల బలం)తో దొన్ని ఖండించాలి. అది 
సాధ్య పడకపోతే మనుసులోనయినా అటువంటి కార్యాన్ని అసహ్యించుకోవాలి” (ముస్లిం) అన్న 
మహనీయ ముహమ్మద్‌ (స) వారి మాటను ఆచరణలో పెట్టాలి. అది కూడా మనం చెయ్యడం 
లేదంటే మనలో మానత్వం చచ్చిపోయిందని అర్థం. ఈ సందర్భింగా గురజాడ వారి మాట 


మనందరికి ఆచరణీయం. 
మతం వేరైతే ఏమోయ్‌! 
మనసు లొకభై మనుషులుంటే 
జాతియన్నది లేచి పెరిగి 
లోకమున రాణించునోయు 


“We are Indians, 
firstly and lastly.” 


“a ఇగ శే, 
ua sr sa షి” 





1 16 J 
మత సామరస్యం: 
ఒక వర్గానికి మరో వర్గానికి మధ్య నెలకొని ఉన్న అపనమ్మకానికి, ఉద్రిక్తతకు కారకులు, 
కారణాలు ఎన్నో ఉండొచ్చు. వాటిలో - ఒకరి నమ్మకాల గురించి మరొకరికి తెలియక 
పోవడం, ఒకరు మరొకరితో మాట్లాడుకోక పోవడం కూడా ఒక బలమైన కారణం అనే చెప్పాలి. 
కాబట్టి మాటను మంత్రంగా చేసి మానవత్వాన్ని కాపాడుకోవాలి. 


నీ ఈ పెదవులు నీవే మాట్లాడు! ఈ నీ నాలుక నీదే, మాట్లాడు! నిటారయిన నీ ఈ శరీరం 
నీదే, మాట్లాడు! నీ ఆత్మ ఇప్పటికి నీదే, మాట్లాడు! నీకున్న వ్యవధి బహు స్వల్పం, మాట్లాడు! 
సత్యం, మానవత్వం, ధర్మం, న్వాయం ఇంకా బతికే ఉంది, మాట్లాడు! ఆలస్యం అమృతం 
విషం - భారతీయ సోదరులందరి యెడల నీ మది నిండా ఉన్న ప్రేమానురాగాలను కక్కేయ్యి! 
జీవితం మరణానికన్నా బలహినమైనదయితే, మరణం సత్వ్యానికన్నా బలహినం కదా! మరి 
సత్యం పలకడానికి ఎవరి భయం దేనికి? అంతా మరచి పో, అందరితో కలసి పో! కలిసుంటే 
పోయేదేమీ లేదు; అంతరాలు, అపార్ధాలు తప్ప. కుటుంబం నుండి సంఘం వరకు, రాష్ట్రం 
నుండి దేశం వరకూ, దేశం నుండి ప్రపంచం వరకూ మానవ సమాజంలో మానవత్వపు 
మందారాలు పూయాలంటే మనం మాట్లాడుకోవాలి, మనం మాట్లాడుకునే ఆ మాట మరో 
ప్రపంచనానికి పునాది అవ్వాలి. పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పైపైకి. 


మూడవ ఆశయం: సమానత్వం. 
అన్ని రకాల అసమానతలను, వివక్షతలను రద్దు చేసి, ప్రతి వ్వక్తి తనకు తొను అభివద్ది 
చేసుకోవడానికి సమాన అవకాశాలను, హోదాను కల్పించడం. 





(7) 


సోదర భావం, పౌరుల మధ్య సంఘ్‌ భావం. వ్వక్తి గౌరవం, దేశ సమగ్రతకు, ప్రజల ఐక్వతకు 
సోదర భావం చాలా అవసరం. “మనమంతా భారతీయులం, భారతీయులందరూ నా 
సహోదరులు” అన్నది మన ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. 
సోదరులు మధ్య భే దొభిప్రాయాలుండొచ్చు, విభేదాలూ ఉండొచ్చు. కానీ పరస్పర 
అవగాహన, సఖ్యత, సహిష్టుత అవసరం. అలాంటి సఖ్యతను మనకు చాటి చెప్పే ఓ చారిత్రక 
మేలిమి ఘట్టమే అయోధ్యకు చెందిన పూజారి బాబా రామ్‌ చరణ్‌ దాసి మరియు అదే 
ప్రాంతానికి చెందిన ప్రముఖ ధార్మిక పండితుడు మౌల్వీ అమీరి గారిది. ఆ ఇద్దరిని 
అయోధ్యలోని 'కుభేరి టిలాొ అనే చోట చింత చెట్టుకు ఉరికంబంగా ఉపయోగించి 

(కే సారి వేలాడదీయడం ఎరిగింది. 


మనం మన రాజ్యాంగ ఆశయాల్ని కాపాడుకొని, మన దేశాన్ని అభివృద్ది బాటన 
పయనింపజే యాలంటిే , ఎన్ని సవాళ్లు ఎదురయినా, ఎన్ని సమస్యలు భయ పెట్టినా 
ముందడుగు వెయ్యాలి. 





1 18 సా 
సాత్విక దృష సమతా మొగలు తొడగాలి 
2) ౧ 


75 వభారత స్వాతంత్ర్య దినోత్సవ శుభ సందర్భంగా 
"దేశమనియెడు దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలెనోయ్‌” - గురజాడ 


దేశం వృక్షమైతే రాష్ట్రాలు శాఖలు. ఆ శాఖలు పచ్చగా ఉంటేనే కదా పులూ ఫలాలూ, 
అంతేకాదు. ఒంటి కొమ్మతో దిక్కులు చూసే చెట్టు నిటారుగా నిలబడ్డ ఓ పిచు జుట్టు. తల 
అందానికి ప్రతి శిరోజం సహకారి. తరు సౌందర్యానికి ప్ర పతి కొమ్మ దోహదకారి. మరి ఏ 
కొమ్మ కాకొమ్మ వేరయి పోవాలని మంకు పట్టు పట్టితే ఎలా? 


ఇక- పరమోన్నత ప్రభువు ప్రేమ పరిమళాన్ని ఎద నిండా నింపుకున్న మధుర భక్తి ప్రవణులకు 
విశ్వమంతా నే వుని కుటుంబమే. అందువల్ల వారిలో విశ్వ జరిన దృష్టి, సాత్విక భావన 

వేళూ స్టైనుకుని ఉంటుంది. వారు ఏక కాలంలో జాతీయతనూ, విశ్వజనీనతనూ ఇముడు కున్న 
సమన్వయశ్‌లురు. ”ఈ లోక ప్రజల బ్రతుకులు శాంతియుతంగా, హృదయాలు నిర్మలంగా 
ఉండేటట్లు చూడు ప్రభూ!” అని ఆక్రోశించే అభిమాన ధనులు, లోకోద్దారకులు వారు. 
అణి వారి జాతీయాభిమానం తన చుట్టూ గోడలు కట్టుకున్న ఉహ్‌ చట్రం కాదు. వారు 
దేశాభిమానం పేర గత వైభవాన్ని గూర్చి డిండిమం మోగించి వర్తమానాన్ని విస్మరించే 
వివేకశూన్వులు కారు. దేశ భవిష్యత్తుకు పసిడి ప్రగతుల పునాదులు వేసే నవయుగ 
వైతాళికులు. 








\ 
RABINDRANATH TAGORE 
1861 = 1941 


వం 19 J 
వర్తమాన సమస్యలు కన్నుగప్పగా ముందు చూపు (ఫిరాసత్‌) కోల్పోయే పిరికి సన్యాసులు కారు 
వారు. వర్తమానంలో సమస్యలకు ఎదురొడ్డి నిలబడి బార సాచి భవిష్యత్తును కౌగిలించుకునే 
మహా ద్రష్టులు. భవిష్యత్తు మీద, దేవుని మీద అంత ప్రగాఢ విశ్వాసమున్నవారు కాబట్టే 
వారు సంకుచితమైన జాతీయతకు అతీతంగా మసలుకుంటారు ”కుల్లు షైయిన్‌ యరిజివు 
ఇలా అస్టిహి” (ప్రతి వస్తువు తన పూర్వ (స్వ) స్టితికి చేరుకుంటుంది) అన్నట్టు ఏనాటికైనా 
జగమంతా ఒక కుటుంబంలా ఏర్పడి సత్కార్యాల్లో పరస్పరం చేదోడువాదోడుగా నిలిచే, 
నిండు వసంతాన్ని తలపించే పర్వదినం రానే వస్తుందన్నది వారి ప్రగాఢ నమ్మకం. 


వారికి స్వదేశం, స్వరాజ్యం, స్వరాష్ట్రం పట్ల ఎంత అభిమానమున్నా ఇతర దేశాల పట్ల ఎప్పటికి 
చిన్న చూపు ఉండదు. విశ్వ జన ప్రగతియే తమ ప్రగతిగా, ప్రపంచ శాంతియే తమ ఆత్మ 
సంతృప్తిగా, లోక కళ్యాణమే తమ జీవిత ధ్యేయంగా భావించే పరిశుద్ద హృదయులు వారు. 
అంతటి విశాల మనస్కులు కాబట్టే ”మజ్‌హబ్‌ నహీ సిఖాతా ఆపన్‌మేం బైర్‌ రఖ్నా” (ఏ 
మతమైనా బోధించదుగా ద్వేషాన్ని) అని అనగలిగారు. మంచి అన్నది ఏ గడ్డకూ, ఏ 
నూభాగానికి చెందినదైనా సాదరంగా స్వాగతించారు. నిండు గుండెతో అభినందించారు. 
దాన్ని పెంచే ందుకు పగలూ రాత్రి ఒకటి నేప పరిశ్రమించారు. చెడు అన్నది సొంత గడ్డ 
మీదున్నా నిద్రాహారాలు మాని, నిరాహార దీక్షలు బూని నియంత్రించేంతవరకు అలుపెరగని 
కృషి చేశారు. వారిలోని అకుంఠిత దీక్ష, మొక్కవోని సాహసం, అనుపమాన సహనం, వజ్ర 
సంకల్పం, కార్య దక్షతల వల్ల మానవత్వం మందారం వలే విరబూపంది. 


పాశ్చాత్యుల పైశాచికాలూ, పైత్యాలూ వారికి తెలుసు. ఫాసిస్టుల దమన నీతీ వారెరుగుదురు. 
నాటి భారతాన తెల్ల దొరలు అవలంబించిన అమానుషత్వమూ వారికి తెలుసు. నేడు విశ్వ 
శాంతి పేర సాగిస్తున్న దౌష్ట్యాలూ, దహనకాండలూ వారికి అనుభవైక విషయమే. కాపిటలిస్టు 
కాళ నాగులూ పరినితమే. కమ్యూనిస్టు కరాళ దమస్ట్రాలూ వారికి సుబోధకమే. సామ్యవాదుల 
తుపాకి తూటాలకు చిల్లులు పడ్డ పసికూనల దేహాలూ వారికి తెలుసు. ఇన్ని తెలిసిన వీరు అన్ని 
దేశాల ప్రగతి పథకాలను అభినందిస్తూనే వాటి లోపాలను ముక్కు సూటిగా ప్రకటించగలిగే 
ధీిరోత్సములు. 





20 
ప్రథమ ప్రపంచ సంగ్రామం వల్ల కలిగిన దుష్ఫలితాలను కళ్ళారా చూశారు వీరు. ప్రపంచానికి 
యుద్దం ఎంత ప్రమాదకరమో అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. రెండో ప్రపంచ యుద్దం 
రాక ముందే లోకం జాత్యాహంకార తాపంతో ఎలా కుతకుత ఉడికిపోయినదో గమనించారు. 
"ఎప్పుడు ఇద్దరు మనుషులు పరస్పరం సహకరించుకోరో, ఒండొకరి శ్ర యం కోరుతూ 
హక్కులకై వాదించరో అప్పుడు మానవత్వం నశించింది” అని నమ్మే వీరు, నేడు ప్రపంచం 
నలుమూలలా రగులుకొంటున్న వైమనస్వాన్ని చూసి భరించలేని బాధతో దిగాలు 
చెందుతున్నారు. ద్వేషోన్మాదం చిందులు త్ర క్కుతున్న, కోధం, లోభం, కామం దశ దిశల 
బుసలుకొడుతున్న నేటి ఆధునిక యుగంలో ప్రేమ పద్మం సత్యజ్యాతి వెలుగులో రేకులు 
విప్పాలని, శాంతి పతాకం ప్రపంచమంతటా రెపరెపలాడాలని కోరుకునే వారిలో వీరు 
తొలివారు. 


మానవుని భవిష్యత్తు పట్ల అచంచల విశ్వాసం, సమర విముఖత, శాంతి కాముకత, కారుణ్య 
దృష్టి, సౌహార్ణత, స్నేహ భావం, కుల గోత్ర, వర్గ-వర్ణ, మత-ప్రాంత విభేదాలకతీతమైన మానవ 
ప్రేమ; వీరి సాత్విక దృక్పథాన్ని వే నోళ్ళా చాటే అంశాలు. ఈ అంశాలే వారి మాటల్లో, చేతల్లో 
మనోహరంగా దర్శన మిస్తుంటాయి. అంతటి సువిశాల రమణియ దృక్పథం ఉండబట్టే వారు 
మహా మహులుగా, మహిమాన్విత వ్యక్తులుగా ప్రపంచ చరిత్రలో పసిడి పింహాసనాల మీద 
ఆసీనులై ఉన్నారు. అట్టి పురుషోత్తముల నోట వెలువడే ప్రార్దన మాట ఎంత సుందరమో, 
గుమధురమో! అది వ్యక్తిగతమైన భక్తి ప్రపత్తికి మాత్రమే పరిమితమైంది కాదు. విశ్వ మానవ 
అంతః కుహరాల్లో ప్రతిధ్వనిస్తున్న భావాలకది అక్షర సంపుటి. 


చేను---నా-చేఛళలు 


ఇ స్కై క ™ ™ 
ఈ రెండింటిలో నా దేశమే అత్యంత ముఖ్యుమైనరి. 


జ నా LN త నను Li 
తథ చ. Yea? తే 





1 21 షష —— 
“మనస్సు యముక్తమై, శిరస్సు శిఖరంలా నిల్చిన చోట 
జ్ఞానం స్వేచ్చగా విహరించే చోట 
జాతి భేదాల ఇరుకు గోడలలో ముక్క 
చెక్కలు కాకుండా లోకం దీపంగా వెలిగే చోట 
కుద్రమైన ఆచారాల ఎడారులలో 
హేతువు స్రోతస్విని ఇంకిపోని చోట 
ఓ ప్రభూ! మా మాతృదేశాన్ని మేల్కొల్పవూ” 


ఫాలం మీద న్వేషరక్తం పులుముకుని 
ప్రళయ తాండవం చేస్తున్న దేశాలను 
ప్రభూ! నీ దక్షిణ కరంతో స్పృశించు 
వారి బతుకుల్లో అమృత శాంతిని నింపు 
ప్రవిమల సౌందర్యచ్చందాన్ని పరికింపు!! 


అన్న “విశ్వకవి” ఆవేదనాభరిత పలుకులు స్పూర్తిదాయకంగా నిలవాలి. 


విశ్వ మానవ హృదయాల్లో ఏర్పడిన కారు నలుపు మచ్చలను, నిర్హేతుక అపోహలను, నిరర్ధక 
అపార్థొలను నిస్తులమైన నీ కరుణతో తుడిచి వేయి ప్రభూ! అని 75 వ భారత స్వాతంత్ర్య 
దినోత్సవ శుభ సందర్హాన వేడుకుందాం!! 


£4 


అల [9 మ | 9 అ [౫ [ete] | 
1'|! ౮౦ 11౧[0౮౮౧ 6౮౧౦1౧6! డ1001!- 
అ 116 Xe Ke [ere] A 
Ye Tauren are అ౨11 
క [9 | 1. అ 1 1 అహ 1 


99 


RABINDRANATH 
UL: 





(= ) 


మానవ పురోగమన పోరాటం అనేక రూపాల ఆధారంగా జరిగింది. అజ్ఞానం నుండి, భయం 
నుండి, దోపిడి నుండి, పెత్తనం నుండి, నియంతృత్వ నావన నుండి, బానిసత్వం నుండి, 
అణచివేత నుండి విముక్తి నొందడానికి కృషి చేస్తూనే ఉన్నాడు మనిషి. ఈ కార్య సాధన కోసం 
అసాధారణ త్యాగాలు చేస్తూ వచ్చాడు మనిషి. విశ్వంలోని జనవాహిని సమానంగా గౌరవించ 
బడాలని, ఆదరించబడాలని అభిలషించారు మానవోత్తములు కొందరు. ఆ విధంగా లోక 
వాసులంతా సమరస భావంతో విరాజిల్లాలని, వారిలో సోదర భావం వెల్లి విరియాలని 
ఆకాంక్షించారు ఆ పురుషోత్సములు. 


ఈ ఆశయ సిద్ది కొరకు పురుషులతోపాటు అపూర్వ త్యాగాలు చేసిన ఆడపడుచులు 
సయితం అధిక సంఖ్యలోనే ఉన్నారు. వారిలో కొందరు ఆర్దిక, ఆధ్యాత్మిక, నైతిక పరమైన 
త్యాగాలకు పేరెన్నికగంటే మరి కొందరు కార్య దీక్షకు, పశ్రాంత చిత్తానికి పత్రీకలయ్యారు. 
కొందరు అసమాన నాయకత్వ లక్షణాలలో పస్రిద్ది పొందగా, ఇంకా కొందరు కమ్రశిక్షణకు, 
ధైర్యసాహసాలకు మచ్చుతునకలయ్యారు. 





వం ర్ట J 
ఈజిప్టులో ప్రవక్త మూసా (అ) ఫిరౌ 5 నియంతృత్వ పరిపాలనకు వ్యతిరేకంగా ఉద్యమించాలని 
పిలుపు ఇచ్చినప్పుడు గాని, పాలస్తీనాలో ప్రవక్త ఈసా (అ) అంధానుసరణకు వ్యతిరేకంగా 
గళం విప్పినప్పుడు గాని, అరేబియాలో అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స) విశ్వ మానవ 
సోదరభావంతో కూడిన సత్య శంఖాన్ని పూరించినప్పుడుగాని పురుషులతోపాటు స్త్రిలు 
సయితం సహజంగానే స్పందించారు. తమవంతు సహాయం అందించారు. నిరుపమాన 
త్యాగాలూ చేశారు. పురుషుల్లాగే స్త్‌లూ అమరగతి నొందారు. సంఘ బహిష్క రణకు, ఏలికల 
వైషమ్వానికి బలయ్యారు. ఇలా తమ ధన, మాన, ప్రాణ త్యాగాలతో లోకశాంతి సిద్దిస్తుందని 
పురుషులు మాదిరి వారూ కలలు కన్నారు. ఆ కలల్ని నిజం చేసే దిశలో పయనించి 
పరమోన్నత ప్రభువు సన్నిధికి పయన మయిన పడతులందరో! లోకశాంతికి సంబంధించిన 
గురుతర బాధ్యతలను స్వీకరించడానికి వారు ఏనాడూ వెనుకాడి ఎరుగరు. సమరస భావం 
సమానత్వం, నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం, కరుణ, దయ, జాలి, ఆప్యాయత, 
అనురాగం, ప్రేమ, వాత్సల్యం - తౌహిద్‌ ప్రాతిపదికలపై ఆధునిక సత్సమాజాన్ని నిర్మించాలనే 
తపనలో అలనాటి సుమతులు, సదయులు అహరహం శ్రమించారు. విశ్వ మానవ కళ్యాణం 
నిమిత్తం అంటే- వర్గ, వర్ణ, ప్రాంత, భాష, జాతి తర తమ భే దరహిత సమరస సమాజాన్ని 
వారు ఆకాంక్షించారు. ఈ మహోన్నత లక్ష్య పునాదులు నూహి “కా ప్రవక్త నాటి నుండే 
పాదులు వేసుకున్నాయన్నది గమనార్తం. 
కూపస్ట మండూకాల్లా పడివున్న ఇస్రాయీల్‌ సంతతి ప్రజలు ప్రవక్త మూసా (అ) పిలుపుతో భావ 
దారిద్యం నుండి తేరుకొని స్వేచ్చా ప్రపంచంలోకి ప్రవేశించారు. అప్పటికే వారిపై ఎన్నో 
ఆంక్షలు ఉండేవి. 70 వేల పసికందుల్ని కోల్పోవాల్సి వచ్చిన నికృష్ణ సందర్భం కూడా అదే. 
అయినా వారు అధైర్య పడలేదు. కరుణ ఆభరణాల్లో సంకల్పాల వజ్రాలు పొదిగి, కూర్మి 
కవచాలు తొడిగి సమర క్షేత్రంలో సమరస స్ఫూర్తితో దూసుకుపోయారు. విలు సయితం 
సమాజంలోని సగ భాగం గనుక కర్తవ్య పరాయణత పారీణతతో ప్రతి ఒక్క పడతిలో చైతన్యం 
పెల్లుబికింది. జూతి విముక్తి కోసం పోరాటపటిమను కొన సాగించమని కొండంత ధైర్యాన్నిచ్చి 
సాగ నంపారు అలనాటి వీర నారీమణులు. 





24 
అప్పట్లో త్యాగాలు చేసిన మహిళా లోకంలో ఆసియా బిన్తె ముజాహిమ్‌కు గొప్ప ఖ్యాతియే 
లభించింది. అప్పటి నిరంకుశ చకవర్తి ఫిరౌ నికు స్వయాన భార్యగా, ఈజిప్టు దేశానికే 
మహారాణిగా సకల భోగభాగ్యాలు అనుభవించే వీలు ఉన్నప్పటికి ఆమె వాటిని ఖాతరు 
చేయలేదు. తన చేతుల మీదుగా, తన ఒడిలోనే పెరిగి పెద్దయిన మూసా ప్రవక్త సత్య పిలుపుని 
విని ఉత్తేజితురాలై తన సువర్ణ సౌధాన్ని, అందలి పసిడి ఆభర ణాల్ని, వజ వైఢూర్యాలు నిండిన 
శీవితాన్ని సన్వసించి సత్వ పక్షం వహిం చింది. సత్వ ధర్మ పరివ్యాప్తెకి స్వయంగా ఫిరౌ 5 రాజు 
భవనంలోనే పాదులు వేసి, అసత్య నిర్మూలనకై అవిరళ కృషి సలిపి త్వాగ ధనురాలయింది. 
పర్యవసానం చాలా భయంకరంగానే పరిణమించింది. సత్యాన్ని విడనాడమని షైతాన్‌ 
స్వభావుడు ఫిరౌన్‌ ఎంత ఒత్తిడి చేసినా, చివరికి సజీవంగానే శిలువపై వేలాడదీసి 
అవయవాల్ని ఒక్కొక్కటిగా కోసినా, గుండెల్లో గునపాలు గుచ్చినా , తలలో మేకులు కొట్టినా 
తొణకక, పట్టు సడలని విశ్వాసంతో ధర్మోన్నతి కోసం 'రబ్బిజ్‌ అల్లి ఇన్‌దక బైతన్‌ ఫిల్‌ జన్నహి” 
(ప్రభూ! స్వర్గంలో నా కోసం నీ తరఫున ఒక నిలయాన్ని నిర్మించు) అంటూ తుది శ్వాస 
విడిచింది. ఆ విధంగా అలనాటి అనువంశిక దౌ ర్గన్యంపై తన చెర్నాంకోలును రుళిపింనింది. 
అలా అనితర సాధ్య ధైర్యసాహసాల్ని, మొక్క వోని సహనాన్ని పదర్శించిన ఆ మహిళా మూర్తిని 
సత్య దేవుజైన అల్లాహి ప్రశంసిస్తూ మానవ జాతి మనుగడకు మణి కుసుమంగా పేర్కొన్నాడు: 


"మరి అల్లాహ్‌ విశ్వాసుల కొరకు ఫిరౌను భార్యను ఆదర్శంగా పేర్కొంటు న్నాడు. అప్పుడామె 
ఇలా వేడుకున్నది: 'నా ప్రభూ! నా కోసం నీ దగ్గర - స్వర్గంలో - ఒక గృహాన్ని నిర్మించు. నన్ను 
ఫిరౌను నుండి, అతని దొష్టికా న్నుండి రక్షించు. దుర్మార్గ జనుల నుండి నాకు విముక్తిని 
ప్రసాదించు”. (తహ్రిమ్‌: 11) 





లా 25 J 
అదే రాజ మహలులోని పని మనిషి కూడా తక్కువేమీ కాదు. ఫిరౌన్‌ రాజ భవనంలో స్వయాన 
అతని ముద్దుల కూతురికి సేవకురాలిగా పని చేసే విశ్వాస మహిళ ఆమె. స్వేచ్చా పిపాసతో 
రగిలిపోయిన, సత్య జ్యోతి ప్రభావంతో వెలిగిపోయిన అబలగా భావించబడే సబల ఆస్తీ 
మూర్తి. “అన రబ్బుకు ముల్‌ ఆలా” అన్న ఫిరౌన్‌ దురహంకార గర్భనతో స్తబ్దత ఆవరించిన ఆ 
సమాజంలో సత్యాన్ని కణాన్ని రాజణేఫన ఆ మాతృమూర్తి విశ్వాసం శక్తివంత మైనది. అసలే 
బానిసరాలు. ఆపై అబలయి కూడా ఆమె ప్రదర్శించిన సాహసం, సమయస్ఫూర్తి సాటి లేనిది. 
ఫిరొ న్‌ రాజభవనంలో సత్వ శంఖం పూరించింది. ఆమె సత్వ ప్రచార శైలికి ముగ్గురాలయి 
“ఆపఅయా ఛిద్త ముజా హిమ్‌” ఇస్లాం స్వికరించింది. ఇది తెలుసుకున్న ఖరౌ న్‌ ఆమె నలుగురు 
బిడ్డల్ని సలసలకాగే నూనెలో పడేసి వేయించేశాడు. ఆ నలుగురిలో ఒకడు పాలు త్రాగే 
పసికందు కూడా ఉన్నాడు. 


అయినా ఆమె తొణకలేదు సరికదా "నన్ను సయితం ఈ నూనెకి ఆహుతి చేశాక మా అందరి 
ఎముకల్ని ఒకే చోట సమాధి చెయ్యండి. రేపు ప్రళయ దినాన “లా ఇలాహ ఇల్లల్లాహి క” 
సద్వచనం పలుకుతూ మేమంతా సమాధి నుండి లేస్తాము అని ఘంటాపథంగా ప్రకటిం చింది. 
అమె చూపిన థైర్యసాహసాల్ని మెచ్చుకుంటూ మేరాళ్‌ సందర్భంగా ఏడు ఆకాశాలపైన దైవ 
దూతల నాయకుడు జిబ్రయీల్‌ ద్యారా ప్రవక్తలందరి నాయకుడైన అంతిమ దైవ ప్రవక్త 
ముహమ్మద్‌ (సు) వారికి ఆమె ద్వష్టాం తాన్ని విన్సించాడు నేవుడు. అట్టి “సత్య బాంధవి” 
అయిన ఆ వీర వనిత చరిత్రలో చిరస్మరణీయురాలయింది. 





పా 26 షష —- 
ఆ పరంపరలో పరమ పవిత్రమైన పుణ్యల్హ అయిన జైనబ్‌ (ర)నూ విస్మరిం చలేము. ఆమె 
మహా నిరాడంబర జీవి. సిగ్గు సిరులే ఆమె ఆభరణాలు. నిస్వార్ద సేవే ఆమె స్వరూపం. సాత్విక 
ప్రేమానురాగాలే ఆమె నైజం. అనాథ బాలలు, వితంతువులు, ఇకను అభాగ్యజీవుతే 
ఆమె అనుంగు సంతానం. ప్రజా సేవే ఆమె ఉపిరి. సంస్కరణా ఇిలోషే ఆమె మూల ధనం. సత్వ 
ధర్మోన్నతియే ఆమె ప్రాణం. ఆ సత్య వ్యవస్థపై ఆమెకు ఎనలేని అభిమానం. మక్కా మదీనాల్లోని 
నిరుపేదలతోనే గడిపేది. దీన జనంపై తప్ప మరి దేని ఫైనా ఆమెకు మమకారం లేదు. వారి 
క్షేమం కోసమే అహరహం డ్రమించేది. వారి ధ్యాసలోనే ఆమె అసువులు బాసింది. ఇటు ప్రజా 
సేవ, అటు ధైవ సేవలో సమతౌల్యంతో జీవితాన్ని సార్సకం చేసుకుని 'ఉమ్ముల్‌ మసాకీన్‌' అన్న 
ప్రశంస స్వయానా ప్రవక్త (స) నోట పొందిన ధన్యజీవి విశ్వాసుల మాత హజ్రత్‌ జైనబ్‌ (ర). 


ఆ విషయానికొస్తే - సత్యోద్యమంలో, విద్యార్థనలో, ప్రవక్త (స) వారి ప్రవచ నాల్ని ప్రజలకు 
ప్రబోధించడంలో హజ్లత్‌ ఆయిషా (ర) మహా ధీరోదాత్త, దాదాపు ”2210” హదీసలను 
ఉల్లేఖించిన ఘనత స్తిలలో ఆమె ఒక్కరికే దక్కింది. ప్రవక్త (స) వారి సత్య సూక్తులకు, పరలోక 
మోక్ష సిద్దాంతాలకు ప్రభావితురాలయిన ఆమె తర్వాతి కాలంలో “జమల్‌ రణ రంగంలో 
పాల్గొన్నారు. అప్పట్లో ధార్మిక ఫత్వాలు జారీ చేసిన ధర్మ పండితురాలు. అనేక మంది 
సపహాబాలు ఆమె వద్ద శిష్యరికం పొంది ధార్మిక విద్యార్థన చేసేవారు. ఇలా చెప్పుకుంటూపోతే ఈ 
పరంపరలో హబ్రితి మర్యమ్‌ (అ), హజ్రత్‌ ఖదీజా (ర), హజ్రత్‌ ఫాతిమా (ర), హజ్లత్‌ అస్మా 
(6), హజ్రత్‌ ఉమ్మె సలమా (ర), హజ్రత్‌ ఉమ్మె తలహా (ర) లాంటి వారెందరో ఉన్నారు. 
వీరంతా “ప్రకృతి ధర్మం” నుండి ప్రేరణ పొందిన నారీమణులే. ఇస్లాం మెచ్చిన వనితలే. 





1 27 J 
కాలంతోపాటే విలువలు కూడా మారినాయి. అన్ని రంగాలలోనూ కల కంఠ ముందంజ 
వేస్తున్నప్పటికి ఆమె కంట వొలికే కన్నీళ్ళు మాత్రం తగటం లేదు. కారణం ఆధునిక దోపిడి! వవ 
నాగరికత పేరిట జరిగే ఎక్సిపాయిటేషన్‌!! సబ్బు బిళ్ళ మొదలుకుని షేవింగి బ్లేడు అమ్మకం 
వరకు ప్రతి దానికి మాననీమణి సిగు రిని అంగడిలో ఏ ప్రదర్శించే మగ మారాజు స్వార్థొ నకి 
“ఆమె అవలీలగా బలైపోతున్నది. తలి ల్లి కడుపులో వ్ర పాణం పోసుకుంటోందని తెలిసిన క్ష కణం 
నుంచే “యూణ హత్య” ఆలోచనతో మొదలయ్యే ఈ ఎక్స్‌పాయిటేష ని ఆమె జీవితంలోని అన్ని 
దశలలోనూ జరుగుతున్నది. దానికి బదులు మానవ మనుగడలో ఆమె “సగమిని, సగాలు 
రెండూ ఒకటైతేనే గాని జగానికి ఓ నిండుదనం రాదని గ్రహించే స సహృదయత పెంపొందాలి. 
కోమలాంగికి ఆమె కార్య క్ల డ్లేత్రంలో నిరాటంకంగా పురోగమించే వ్యవస్థ ను ఏర్పరచాలి. అదే 
మహిళాభ్యుదయం. అదే మహిళాభిరామం!! 





1 28 J 
మత సామరస్యం: 
ఒక వర్గానికి మరో వర్గానికి మధ్య నెలకొని ఉన్న అపనమ్మకానికి, ఉద్రిక్తతకు కారకులు, 
కారణాలు వేన్‌ ఉండా చ్చు. వాటిలో - ఒకరి నమ్మకాల గురించి మరొకరికి తెలియక 


పోవడం, ఒకరు మరొకరితో మాట్టాడుకోక పోవడం కూడా ఒక బలమైన కారణం అనే చెప్పాలి. 
కాబట్టి మాటను మంత్రంగా చేప మానవత్యాన్ని కాపాడుకోవాలి. 


నీ ఈ పెదవులు నీవే మాట్లాడు! ఈ నీ నాలుక నీదే, మాట్లాడు! నిటారయిన నీ ఈ శరీరం 
నీదే, మాట్లాడు! నీ ఆత్మ ఇప్పటికి నీదే, మాట్లాడు! నీకున్న వ్యవధి బహు స్వల్పం, మాట్లాడు! 
సత్యం, మానవత్వం, ధర్మం, న్యాయం ఇంకా బతికే ఉంది, మాట్లాడు! ఆలస్యం అమృతం 
విషం - భారతీయ సోదరులందరి యెడల నీ మది నిండా ఉన్న ప్రేమానురాగాలను కక్కయ్యి! 
జీవితం మరణానికన్నా బలహినమైనదయితే, మరణం సత్వ్యానికన్నా బలహినం కదా! మరి 
సత్యం పలకడానికి ఎవరి భయం దేనికి? అంతా మరచి పో, అందరితో కలసి పో! కలిసుంటే 
పోయేదేమీ లేదు; అంతరాలు, అపార్ధాలు తప్ప. కుటుంబం నుండి సంఘం వరకు, రాష్ట్రం 
నుండి దేశం వరకూ, దేశం నుండి ప్రపంచం వరకూ మానవ సమాజంలో మానవత్వపు 
మందారాలు పూయాలంటే మనం మాట్లాడుకోవాలి, మనం మాట్లాడుకునే ఆ మాట మరో 
ప్రపంచనానికి పునాది అవ్వాలి. పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పైపైకి. 


మూడవ ఆశయం: సమానత్వం. 
అన్ని రకాల అసమానతలను, వివక్షతలను రద్దు చేసి, ప్రతి వ్వక్తి తనకు తాను అభివద్ధి 
చేసుకోవడానికి సమాన అవకాశాలను, హోదాను కల్పించడం. 





(=) 


సోదర భావం, పౌరుల మధ్య సంఘ్‌ భావం. వ్వక్తి గౌరవం, దేశ సమగ్రతకు, ప్రజల ఐక్వతకు 
సోదర భావం చాలా అవసరం. “మనమంతా భారతీయులం, భారతీయులందరూ నా 
సహోదరులు” అన్నది మన ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. 
సోదరులు మధ్య భే దొభిప్రాయాలుండొచ్చు, విభేదాలూ ఉండొచ్చు. కానీ పరస్పర 
అవగాహన, సఖ్యత, సహిష్టుత అవసరం. అలాంటి సఖ్యతను మనకు చాటి చెప్పే ఓ చారిత్రక 
మేలిమి ఘట్టమే అయోధ్యకు చెందిన పూజారీ బాబా రామ్‌ చరణ్‌ దాసి మరియు అదే 
ప్రాంతానికి చెందిన ప్రముఖ ధార్మిక పండితుడు మౌల్వీ అమీరి గారిది. ఆ ఇద్దరిని 
అయోధ్యలోని “కుబేరి టిలాొ అనే చోట చింత చెట్టుకు ఉరికంబంగా ఉపయోగించి 
ఒకసారి వేలాడదీయడం ఎరిగింది. 


మనం మన రాజ్యాంగ ఆశయాల్ని కాపాడుకొని, మన దేశాన్ని అభివృద్ది బాటన 
పయనింపజే యాలంటిే , ఎన్ని సవాళ్లు ఎదురయినా, ఎన్ని సమస్యలు భయ పెట్టినా 
ముందడుగు వెయ్యాలి. 








